నటులు 
నివాజీ గణేశన్‌, జెమిని గణేశన్‌, 
ఎం.ఆర్‌. రాధా, వి. నాగయ్య, టి.ఎన్‌. బాలయ్య, 
వెస్‌: మ సుబ్బయ్య, కొ త్రమంగళం సుబ్బు, 
రామారావు, జెమిని బాలు, వీరప్పన్‌, హరిసింగ్‌, 
రామయ్య, రామనాథన్‌, సదాశివం, 
నల్లసుబ్బయ్య, చంద్రన్‌, కృష్ణన్‌, కల్ణున్‌, 
సాని తి 
వేరు బి. రాజమ్మ, దేవిక, 
ఎస్‌. ఆర్‌. జానకి, సీతాలక్ష్మి 


కథః: బుద్దా పిక్చర్చు బృందం 


మాటలు, పాటలు ; నిర్వహణ థ్‌ 
అని సెట్టి, జి. వి. నాగేశ్వరరావు 
4 సంగీతం క్‌ 
విశ్వనాధన్‌, రామమూర్తి, ' ఆర్‌. సుదర్శనం 
నేపథ్య గాయకులు : 


పి.బి. [శీనివాస్‌, మాథవ పెద్ది సత్యం, 
పి. రామచందరావు, పి. సుశీల 
ని తలు : 5 
ర్మాతలు: ఖుదా సిక్చర్సు 
స్క్రీన్‌ప్లే దర్శకత్వం: వీ. భీమెసింగ్‌ 
ష్‌ ( 
పాతాల. వన్ని పమ్మి 


==కె.ఎన్‌. దండాయుధపాణి పిళ్లై 
= జి. విఠల్‌ రాన్‌ 
ba జె. మాణిక్యం 


ఎస్‌, పి, రామనాధన్‌ 


ఆ ప్‌. భమిాసింగ్‌ 
ప్‌, పాల్‌ దురై సింగం 
అర్‌. విఠల్‌ 


+, హెచ్‌. శాంతారాం 
3165 శార్దూల్‌ సింగ్‌ సేథ్‌ 


పీతాంబరం, పెరీయస్వామి 
[భద్రయ్య 


+. ఎం, శరవణన్‌ 


* టి.ఎస్‌. ఆదినారాయణన్‌ 3.00%. 


ఆర్‌ తిరుమలె 
ఎస్‌, రామనాథన్‌, కె గం 


సహాయ దర్శకులు | జి. ఎస్‌. మహాలింగం 


| ఆర్‌. శటగోపన్‌ - 
(ఎన్‌, వెస్‌. జేవదాన్‌ 


(పేక్షక మహాశయులారా ! 


దేవుడు మానవుని నృశించాడు. మాన్యోడు దేవునికి పలు 
రూపాలు కల్పించుకున్నాడు. తనలోతాను వికొదాలేర్పరుచు 
కున్నాడు. ఈ కారణమువల్లే (ప్రమమయం కావలసిన లోకంలో 
ద్వేషం, (క్రోధం, ఆశ అనూయ పెచ్చు పెరిగాయి. ధర్మం మరుగు 
పడింది. 


మానవుని మంచి మాగ్గంలో నడపడానికి యేన్నుపబువు ఒక 
ధశ్మాన్ని నిర్రేశించాడు. నభీ నాయకుడు ఒక ఉత్తమ నీతిని నెల 
కొల్పాడు. బుద్ధ భగవానుడు ఒక దివ్య నండేశాన్ని (పహాధించాడు. 
మన వేడాలకుకూడా ధర్మ సంస్టావనే పరమాం. నదుల్నాటికీ 
సాగరమే నంగమస్టానమైనట్లు, (పపంచంలో (ప్రతి మత ధర్మానికి 
(ప్రేమయే గమ్యం. మానవుడు ఈ సత్యాన్నిమరిచాడు. సామసస్యాన్ని 
వీడ నంఘర్షణకు పూనుకున్నాడు. 


నస్వహక్కులను కోరే నిరుపేదను ధనికుడు ఒక కణం తన 
బిడ్డగా భావించగలిగితే! (కీమంతునిపై ద్వేషభావం పెంచుకుంటున్న 
పేదవాడు, ఆ (శ్రమంతుని తన తండే అనుకొని ఒక క్షణం మెల 
గితే! కులమత భేదాలు పాటించేవారంతా, “ దేవునిచే సృజించబడిన 
మనమందరం అన్నదమ్ములమే” అని అరనిముషం ఆలోచిస్తే! 
కొదభావం నశిస్తుంది, (ప్రేమ వర్ధిల్లుతుంది. థర్మం నిలబడుతుంది. 


3 


థనవంతుడైన కాళేశ్వరయ్య, అతని కారుడై9వరు బలరాం. 
ఇచ్చరూ (_పేమమాస్థం మరిచారు. అందువల్ల కన్నవిజ్ఞలకే దూరు 
జీవితమంతా క్షోభించారు. 


పగతో రగిలిన బలరాం హృదయం, కాళేశ్వరయ్య "జ్ఞార్య 
పంకజం, జేమ్సు ప్రదర్శించిన కౌదార్యం (గ్రహించి పరివర్తన 
చెందింది. రహీం తనకు ఆగర్భ శ్మృతువని ద్వేషించిన కా శేశ్వరయ్య 
అతడు తసబిడ్డ రామూయే అని తెలుసుకుని పశ్చాత్తాపం పొందాడు. 


లోకంలో ఎన్నెన్ని మతాలు, మాన్గాలువున్నా మనిషికీ మనిషికి 
మథ్య పెరుగుతున్న విభేదాలు, విరోధాలు, (పేమపధంలో సరిదిద్దుకో 
గలిగితే మానవులంతా ఏకోదరులనే భావన ఏర్పడి, అందరూ 
మాత బిజ్జలుగా ఐక్యతతో జీవించగలరని నొవిశ్వాసం, ఆశయం. 


ళ్‌ 


ఆ అశయంయొక్క చి తీకరణే మీరు చూడబోయే “పాప 
పరిహారం” లోకమంతటా (ప్రేమను 'ప్రనరింపజెసి, అందరూ 
ఐక్యతతో, అనురాగంతో జీవించడానిక్కి ఈ నా చిన్న (ప్రయత్నం 
ఇసుమంతైనా సహకరిస్తే అది నా జీవితంలో సాధించగలిగిన మహా 
భాగ్యంగా భావిస్తాను. 


బుద్ధా పక్ష నర్సు 


పాప పరిహారం 


పాడినవారు : 
అనిసెట్టి ఎమ్‌. సత్వం & కోరస్‌ 
లేవోయి భువినేలవోయ్‌ 
అల్లాను వేడుకుని 
నీలోని విలువగని 11లే॥ 


అనిత్య పదవులకై ఆకే అనగ్థమయా 

సరులూ వ్యస్థమయా గుణమే నంపదయా 

మంచిని మరువకుమోయ్‌, నితిని విడవకుమోయ, 
ఇలపై న్యాయంనిలృ (తోవ చూడవోయ్‌ udu 


వేనవేల పక్షులోహో, కోటికోట్ల పుష్పాలో 


కులమూ మతములే దేశపు శత్రువులే 

దేవుని భావమునాలేవులే భేదములే 

(పకృతి చేయు తపం, మానవజాతి శుభం 

(ప్రకృతీ నృష్టినేడు విఘ్నం చేయకోయ్‌ ॥లే॥ 


ఆశయాలు మరిచినొమే ఆయుధాలు మలిచినామే 
ఐక్య బంధాలే ఇలలో అంతమౌనో 

చందుని తారలనూ జయించు మానవుడా 

ఆశకు బానినవై, విజ్ఞత కనవేలా 

విశ్వజీవితమే విలయం చేయకు మోంప్‌ : ల 


లోకానికే నవ వసంతం 
కనువిందౌ యువ సోయగం 
మా యెదచిలికే మాధురీ 
మా చెలియే రసమంజరీ 
పడుచులలో ఒక అప్పరా 
పాటలలో తను ఉయ్యాల 
చక్కగ విరిసిన మల్లికా 
చల్లని గాలీ వీచికా 
మననులు కలిపే మాట అద 
సము చూపెడు బాట 
కమ్మని నగవుల కన్నె, నవ 


3 పాడిననారు : 
పి. సుష 
చిలుకా నా చిలుకా 
ఎవరో చిలుకా 
నామది కవ్వించెలే 
నవస్నేహాలే వింతమోహలే మూసె నాకనులే 
నామది కవ్వించెలే 
కలయందే నన్ను పిలిచెలే 
నా చెంకేజేరి వలచెలే 
కన్నె బుగలె కందె సిగ్గులే 
కలగ యెదయే కరగే 1॥నొా॥ 
ముద్దులే నన్ను, సోకెలే . 
మోజులే హృదయ మూబెలే 
తనువు తూలెలే కలలు జార? 
వ్యథలే కథలై మిగిలే స్ట 1నా॥ 


విశ్వసీమలో 

వెలుగు |తోవలే 

వెదకు మానవుడా 

ఆ చం,దుడు తారలు జలధివాయువు 
పూలూ పంటలు విరుల తోటలూ 
(పకృతి మారదురా నువ్‌ 
పెతనమైతివిరా 

స్లితి మారినా గుణం మానవా మత 
తత౦ కులములు పెంతువా నర 
జాతిలో ఇదము లెంతువా అది 
వేదం విధియనుకుందువా 
పతనమెతివిరా 


(పగ తి గానవురా 

పక్షుల మించే విమానం నృజించి 
హంనల చూసీ పడవల చేసే 
దూరం కాలం దాసులొనర్చీ 
జగతిని గెలిచి మంచిని మరచి 
ద్వేషాగ్నికిని మనసర్చించి 
పతనమైతివిరా' 

(ప్రగతి గానవురా 

ధర్మము న్యాయం సోదరనీతి 
తెలియలేదు ఈ మానవ జగతి 
పకృతి తల్లీ పెంచిన ఇలలో 
పళయయే కల్సింతు విదేలా 
పతనయుతివిరా 

ప్రగతి గానవపురా 

విశ్వసీమలో 

వెలుగు ,తోవలే 

వెదకు మానవుడా 


అ పూలూపంటలు విరుల తోటలూ 
చందుడు తారలు జలధివాయువు 
(పకృతి మారదురా నువ్‌ 


5 పాడినవారు: 
పి. సుశీల 
పి. రామచం[దరాపు 


మ్‌ హృదయం (పేమలనూ పలుకగలేదూ 

భావనలే అనుక్షణమూ నీడగలేదూ 

అశలకూ తలపులకూ అంత మెలేదూ 

మాటలలో అనురాగం తెలుపగలేదూ nt 


రేయిపగలు నాదుకనుల నిలిచెడువాడూ 

నన్ను, కలలోన వలపంచు చక్కని (పియుడూ 
పండిన ఈ వెన్నెలలో నింపిన భావం 

(కొత్తమోహాలా మురిపించే లోకమె స్వరం gpon 


నిర్మలాను రాగాలూ మతము నెరుగవే 
యెదలు' పలుకు కోరికలే బైటపడవులే 
మానవులూ మమత లనే మరువరాదులే 
అలమంచి మనసె మతంకన్న ముఖ్యమౌనులే nn 


6 పాడినవారు : 
పి. బి. (శ్రీనివాస్‌ 
కన్నతల్లిని కనులార కాంచినంత 
హుదయమందున వెలిగ అనంద జ్యోతి 
'పేమమీర అమ్మాఅని పిలువలేక 
పొంగి పొర్లైను కన్నులబాష్యే జలధి 
కన్న తలిదం డులే చెంతఉున్ననేమి 
విధివిలాసమె ఆతని అనాధుజెసె, - 


ఈ చి త్రములోని పాటలను 


కొలంబియా 


రికార్డులలో వినండి 


సరస్వతి స్టోర్సు సుద్రాసు2 


